ట్‌ కిరణ్‌ 


నిటూ 
(౫) 


కిరణ్‌ టైప్‌ ఇన్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


p= = 


= అ కా న 
రాంయత్‌ మంతాలు - రేవతలు- ముదలు 


న్‌ 


కిరణ్‌ టైప్‌ ఇనిస్టిట్యూట్‌, 41-1/8-134 
గౌతమీనగర్‌,3వ లైను,క్యష్ణలంక, విజయవాడ-520 013. 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 1 


న్ని ట్యూట్‌ 


ల 


9, 


కిరణ్‌ టైప్‌ ఇన్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
గరాయతీ మంతాలు - బదేవతలు - ముదలు 
౨01 గణేశ గాయత్రి; 
౧|ఓం ఏకదంవ్రాయ విద్మహే, వక్ర తుండాయ ధీమహి, ప 
తన్నోదంతిః ప్రచోదయాత్‌. | 
గణేశుడు సఫలత్వ శక్తికి అధిష్టాత. అందులకే ప్రతి శుభ కార్యం 
గణపతి పూజతో (ప్రారంభం చేయబడుతుంది. తద్వారా తత్మార్యం సఫలమవుతుంది. 
ఇతడు వినాయకుడు. సఫలత్వ [పదాయకుడు. బుద్ది, జ్ఞానాలను (పసాదిస్తాడు. 


ట్‌ కిరణ్‌ 


౧M 
[౫] 


సుముఘమ్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌ 


02. నృసింహ గాయత్రి: 
ఓం ఉగన్ఫసింహాయ విద్మహే వజనఖాయ ఓమహ్‌్న్‌ 
తన్నోనృసింహః ప్రచోదయాత్‌. 
నృసింహ భగవానుడు పరాక్రమ శక్తికి అధికారి. పురుషార్థ, పరాక్రమ 
వీరత్వ, ధీరత్వ, విజయాలను ఈ దేవుడు ప్రనాదిన్తాడు. పిరికితనం, ఆటంకాలూ 


దూరంచేసి అపజయ, దురాక్రమణల నుండి ఈ దేవుడు సాధకులను సంరక్షించి 
శత్రువులను సంహరిస్తూ ఉంటాడు. 


03. విష్టు(దేఫుడు) గాయత్రి; 
ఓం నారాయణాయ విద్మహే, వాసుదేవాయ ధీమహీ, 
తన్నోవిష్ణుః ప్రచోదయాత్‌. 
విష్ణుదేవుడు పాలన శక్తికి అధిష్టాత. సమస్త ప్రాణులను పోషించునట్టి 
జీవ రక్షకుడు. సర్వ జీవులనూ సంరక్షించి ఆ జీవికను ప్రసాదిస్తాడు. 


04. శివ గాయత్రి: 
ఓం పంచవత్రాయ విద్మహే మహాదేవాయ రీచుహి; 


విస్తృతమ్‌ 
తన్నోరు[దః[పచోదయాత్‌. | 
శివదేవుడు కల్యాణ శక్ష్యధికారి. జీవులకు ఆత్మ పరాయణత్వాన్ని, (| 
సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించి అనిష్ట పతనాల నుండి 4 | 
రక్షిస్తుంటాడు. ఆ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


(SS) 


ట్‌ కిరణ్‌ 


కిరణ్‌ టెప్‌ ఇన్‌సిటూ 


మ 


జ 


05. కృష్ణ గాయత్రి: 
ఓం దేవకి నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, 
తన్నః కృష్ణః ప్రచోదయాత్‌. 
కృష్ణ భగవానుడు యోగశక్తికి అధిష్టాతయై ప్రాణులకు కర్మయోగ, 
అత్మ నిష్టలను, అనాసక్తి, వైరాగ్య, సద్‌జ్ఞాన, సౌందర్య సరసత్వాదులను 
ప్రసాదిస్తాడు. 


06. రాధా గాయత్రి; 
ఓం వృషభానుజాయై విద్మహే, కృష్ణ ప్రియాయై ధీమహి, 
తన్నోరాధా ప్రచోదయాత్‌. 
రాధాదేవి (పమశక్తికి అధిష్టాత్రి. భక్తులకు యథార్థమైన 
(పేమభావాన్ని కలుగజేసి అసూయా ద్వేష భావాదులను దూరం చేస్తుంది. 


07. లక్ష్మీగాయత్రి: 
ఓం మహాలక్ష్మ్యై చ విద్మహ విష్ణుపియా యై ధిమహి, 
తన్నో లక్ష్మి ప్రచోదయాత్‌. 
లక్షి దేవి ధనవైభవ శక్తులకు అధిష్టాతి. ఉపాసకులకు ఈమె 
ధన, వైభవ, ఐశ్వర్య, సంపత్‌, పదవీ, యశస్‌ ఆది సమస్త ప్రకారాలైన 
భౌతిక సుఖ సాధనాలనూ ప్రనాదిస్తుంది. 


08. అగ్నిగాయతి: 
ఓ౦ మహా జ్వాలాయ విద్మహే అగ్నిదేవా రు తీముహి; 
తన్నో అగ్నిః ప్రచోదయాత్‌. 
అగ్నిదేవుడు తేజఃశక్తికి అధివాత. ఉష్టత్వం, తేజస్సు, ప్రకాశం, 
శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తూంటాడు. 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


సముఖమ్‌ 


లు 


సట్‌ 


కిరణ్‌ టెప్‌ ఇన్‌స్టిట్లూ 


a 


ఆ 


ట్‌ కిరణ్‌ 


కిరణ్‌ టెప్‌ ఇన్‌స్టిటూ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


09. ఇంద్ర గాయత్రి; 
అల్ల Lil క్త పీ 9 షణ్ముఖమ్‌ 
ఓం సహస నెత్రాయ విద్మహే వజ హస్తాయ ధీమహి, FN 
తన్నో ఇంద్రః ప్రచోదయాత్‌. Pra 
ఇంద్రదేవుడు రక్షాశక్తికి అధిష్టాత. రోగ అనిష్ట్ర ఆక్రమణ, హింసక, 


తాత, శత్రు, భూత (పేతాదుల నుండి రక్షిస్తాడు. 


10. సరస్వతీ గాయత్రి: 
ఓం సరస్వత్యై విద్మహే బహ్మపత్ర్యై మహ్‌, 
తన్నో న ప్రచోదయాత్‌. 
సరస్వతి జ్ఞానశక్తికి అధిష్టాత్రి. జ్ఞాన, వివేక, 
దూరదర్శిత్వ, బుద్ధిమత్తా, విచారశీలాదు లను (ప్రసాదిస్తుంది. 


L1; దుర్గాగాయలి: 
ఓం గిరిజాయై విద్మహే శివపియాయై ధీమహి, 
తన్నోదురా ప్రచోదయాత్‌. 
౧ 
దుర్గాదేవి దమనశక్తికి అధిదేవత. సమస్త విఘ్నబాధలపై 
విజయాన్ని ప్రసాదిస్తూ దుష్టులను, శత్రువులనూ నాశనం చేస్తూ 
భక్తులకు సమస్త ప్రకారాలైన శక్తి సామర్థ్యాదులను ప్రసాదిస్తుంది. 


12. హనుమద్‌ గాయత్రి; 
ఓం అంజనీసుతాయ విద్మహే వాయుపుత్రాయ రితుహ్‌ 
తన్నో మారుతిః ప్రచోదయాత్‌ 
హనుమంతుడు నిష్టాశక్తికి అధికారి. తన ఉపాసకులకు భక్తినిష్ట, 
కర్తవ్య పరాయణత్వము, విశ్వాసము, నిర్భయత్వము, (బ్రహ్మ చర్యపాలనా 
శక్తినీ ప్రసాదిస్తాడు. 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
కలా ల 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 4 


ట్‌ కిరణ్‌ 


కిరణ్‌ టెప్‌ ఇన్‌స్టిటూ 


ఆ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


LS, ee 
స|ఓం పృథ్వీ దేవ్యై విద సహస్రమూర్త గముకూ; 
తన్నః పృథ్వీ ప్రచోదయాత్‌. 
పృథ్వీదేవి ధారణశక్తి దేవత. ప్రాణులకు గంభీరత్వాన్ని, 


క్షమాశీలాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని సహిష్టుతను, భారవాహకతను, 
నిరంతరత్వాన్ని ప్రనాదిస్తుంది. 


14. సూర్యగాయతిై: 
ఓం భాస్మరాయ విద్మహే దివాకరాయ ధీమహి, 
తన్నః సూర్యః ప్రచోదయాత్‌. 
సూర్యదేవుడు ప్రాణశక్తి అధిష్టాత. తన ఉపాసకులకు ఇతడు 
ఆరోగ్యాన్ని, దీర్చ జీవనాన్ని ప్రాణశక్తిని, వికాసాన్ని తేజస్సునూ, 
ఉష్టత్వాన్ని (ప్రసాదిస్తాడు. 


15. రామ గాయత్రి; 
ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభా య ధీమహి, 
తన్నో రామః ప్రచోదయాత్‌. 
శ్రీరాముడు మర్యాద శక్తికి అధిష్టాత. ధర్మము, 
మర్యాదాశీలము, సౌమ్య సంయమ, మైత్రీ, (పేమభావ, ధీరత్వ 
తితిక్షాది గుణాలనూ శక్తులనూ (ప్రసాదిస్తాడు. 


16. సీతాగాయతి: 
ఓం జనక నందిన్రై విద్మహే భూమిజా యె టమహ్‌; 
తన్నః సీతా ప్రచోదయాత్‌. 
సీతామాత తపశ్శక్తికి అధిష్టాత్రీ దేవి. నిర్వికారంగా, 
పవిత్రభావంతో తవోనిష్టులనుగా తనభక్తులను ఈమె తయారుచేసి 
ఆధ్యాత్మికోన్నతి మార్గం మీదకు (పేరితులను చేస్తుంది. 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ ర్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
కలా ల 


A చంద్ర గాయత్రి; 
ఓం క్షీర పుత్రాయ విద్మహే అమృత తత్త్వాయ ధీమహి 
తన్న శ్చంద్రః ప్రచోదయాత్‌. 
చంద్రదేవుడు శాంతి శక్తికి అధివ్రాత. చింతా, శోక, కోధ, 
ప్రతిహింస, ఉద్విగ్నతా, నిరాశా క్షోభ మోహ లోభ తృష్టాది మానసిక 
వికారాలను శాంతింపజేసి ఆశాశాంతులను ప్రదానం చేస్తాడు. 


ట్‌ కిరణ్‌ 


కిరణ్‌ టెప్‌ ఇన్‌స్టిటూ 


ఆ 


158. యమ గాయత్రి: 
ఓం సూర్య పుత్రాయ విద్మహే మహాకాలాయ ధీమహి 
తన్నోయమః ప్రచోదయాత్‌. 
అతత. దెవుడు కాలశక్త్యది వాత, నమయాన్ని 
సరుపయోగంలచేసి మృత్యువుకు భయ పడకుండ ఉండునట్లు 
చేస్తాడు. స్ఫూర్తి, జాగరూకత్వాది శక్తులను ప్రనాదిన్తాడు. 


19. బ్రహ్మ గాయత్రి; 
ఓం చతుర్ముఖాయ విద్మహే హంసారూఢాయ 
ధీమహి తన్నోబహ్మః ప్రచోదయాత్‌. 
బ్రహ్మదేవుడు సృష్టి శక్తికి అధివ్రాత. సృష్టిరచన, ప్రత్యేక జడ 
చేతన పదార్దాలను సృష్టించి వర్టిల్లజేయునట్టి శక్తిని ప్రసాదించువాడు. 


20. వరుణ గాయత్రి; 
ఓం జలవింబాయ విద్మహే నీల పురుషాయ 
గీమహి తన్నోవరుణః ప్రచోదయాత్‌. 
వరుణ దెవుడు తన శక్యధికారి. భావుకత్వ, కోమలత్వ, 
సరసత్వ, దయాళుత్వ, ప్రసన్నతా, మధురత్వ, కళాప్రియత్వాది 
భావాలను హృదయంలో 'ప్రాదుర్భవింప జేసి పవహింపజేసి 
ఆనందాను భూతులను ప్రసాదిన్తాడు. 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


5 కిరణ్‌ 
09 
= 


క్‌ 


కిరణ్‌ టెప్‌ ఇన్‌సిటూ 


[౫] 


ఆ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
| నారాయణ గాయత్రి; 
౦ నారాయణాయ విద్మహే వాను చ వాయ రీచుకో 
తన్నో నారాయణః ప్రచోదయాత్‌. 
నారాయణుడు ఆదర్శ శక్తికి అధిష్టాత. (శేష్టత్వ, 
మహత్వాకాంక్ష ఉత్కృష్టత, దివ్య గుణ, ధర్మ స్వభావ, నిర్మల 
సచ్చరిత్రత్వ, శుభకర్తృ శీలత్వాదులను ప్రనాదిన్తాడు. 
22. హయగ్రీవ గాయత్రి: 
ఓం వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధిమహి 
తన్నో హయగ్రీవః ప్రచోదయాత్‌. 
హయగ్రీవ భగవానుడు సాహస శక్తికి అధిష్టాత. ఉత్సాహాన్ని 
నిర్భయత్వాన్నిి సాహసాన్ని వీరత్వ శౌర్య, ధైర్య పురుషార్థ, సంఘర్ష 
శక్తులను ప్రసాదిస్తాడు. 


28. హంస గాయత్రి: 
ఓం పరమహంసాయ విద్మహే మహా హంసాయ ధీమహి ముదరమ్‌ 
తన్నో హంసః ప్రచోదయాత్‌. | క్ర 
హంసదేవత వివేక శక్తికి అధిష్టాత్రి. హంసయొక్క క్షీర నీర 2 
వివేకం జగత్‌ ప్రసిద్ధమైనది. సదసద్వివేకాన్ని దూరదర్శిత్వాన్ని, 
సత్సంగతిని, ఉత్మృష్టాహార విహారాన్ని ఉజ్వల యశస్‌, సంతోషాది 
గుణాలను ఈ దేవత ప్రనాదిస్తుంది. 


24. తులసీ గాయత్రి; 
ఓం శ్రీతులస్యై విద్మహే విష్ణు ప్రియాయై ధీమహి 
తన్నో బృందా ప్రచోదయాత్‌. 
తులసీ దేవి సేవాశక్తికి అధిష్టాతి. సత్మార్యాలలో (పరణ, 
'పాణిమాత్రులను సేవించాలన్న ప్రవృత్తి, ఆత్మశాంతి, పరదుఃఖ నివారణ, 
పవిత్రత, నివ్రాదిఫలాలను ప్రసాదిస్తుంది. 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


గ! 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


—_ 


(ఎక్కడైనా తప్పులు ఉంటే సహృదయంతో తెలియజేయవలసినదిగా మనవి. -944 044 9650994 994 1480) 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 8 


